ఎ . మి త్వా యె వ్ 


E 


“ రాదుగ " ప్రచురణాలయం 

మాస్కో 


P. 2010 


ఎ. మి త్వా యె వ్ 


MONS 


చిత్రాలు : యూ . మలకానొవ్ 

అనువాదం : ఆర్వియార్ 


“ రాదుగా 


ప్రచురణాలయం 


కొంటెపిల్లవాడు గ్రీష్క 


Coun 


భూగోళంమీద ఒక దేశం వుండేది . 
ఆ దేశంలో ఒక నగరం వుండేది . ఆ 
నగరంలో గ్రీష్క అనే పేరుగల ఒక 
చిన్న అబ్బాయి వుండేవాడు . వాడో కొంటె 
పిల్లాడు . కజ్జాలు పెట్టుకోవడమంటే 
వాడికి యిషం . నిజం చెప్పాలంటే , యీ 
భూమ్మీద వాడంతటి తుంటరి పిల్లవాడు 
లేడు . వాడు పెద్ద వాళ్ల నూటలు వినే 
వాడు కాదు . తనకంటే చిన్న పిల్లల్ని 
యేడిపించేవాడు . 

ఒక రోజున గ్రీష్క ముంగిట్లోకి 
వెళ్లాడు . అక్కడ మరీనా అనే చిన్నపిల్ల 
మూడు చక్రాల సై కిలు తొక్కుతూ 
వుండడం చూశాడు . గ్రీష్క ఆ పిల్లని 
సై కిలుమీదనుంచి తోసేసి , తను యెక్కి , 
దారిలో వున్న బురద గుంటల్లో తొక్కు 
కుపోయాడు. వాడు యెటు తొక్కినా 
బురద చిమ్మింది . వాడు బోలెడు సరదా 
పడిపోయి , యిలా పాడడం మొదలు పెట్టాడు: 

గ్రీష్క మిమ్మల్ని మొట్టు 
నెత్తి మీద మీకు బొప్పికట్టు ! 
నెత్తి మీద మీకు బొప్పికట్టు 
గ్రీష్క మిమ్మల్ని మొట్టు ! 


10 


S 


00 


ఆ రకంగా వాడు వెనక్కీ ముందుకీ సై కిలు తొక్కుతూ , ఆదీ అంతం లేకుండా పాట పాడు 
కుంటూ వున్నాడు . పాడడంతోటీ, సై కిలు తొక్కడంతోటీ మొహం మొత్తాక సై కిల్ని ఓ బురద 
గుంటలో వదిలేశాడు . వాడి కేం లెక్క , కొంటెపిల్లాడు ! వాడేమో రబ్బరు బూట్లు తొడుక్కున్నాడు ! 
తన మూడు చక్రాల సై కిల్ని తీసుకోవడంకోసం మరీనా బూట్లతోటే బురద కుంటలోని నీళ్లల్లోకి 
వస్తుందని చూస్తూ వున్నాడు . మరీనాకి తన బూట్లు బురద అయిపోవడం యిష్టం లేదు . అందు 
కని ఆపిల్ల ముందుగా ఒక యిటికని తెచ్చింది . తర్వాత ఒక చెక్క పలకని తెచ్చింది , ఒక చిన్న వంతెన 
చెయ్యవచ్చని . కాని మరీనా సరిగా వంతెనని తయారుచేసే చేసే లోపలే, 1 భీషు సెకిలి యింకో 
బురద కుంటలోకి దొర్లించేశాడు . మరీవాకి యెంత ఉడుకు మోత్తనం వచ్చేసిందంటే ఆ పిల్ల 
బేర్ మని యేడ్చేసింది . కాని గ్రీష్క వూరికే పకపక నవ్వేడంతే . సరిగ్గా అప్పుడే పొరుగింటి వాన్య 
యివతలికి వచ్చాడు . అతను గ్రీష్కని మెడపట్టుకుని అన్నాడు . 

““ సరేరా , గ్రీష్క , ఆ సై కిల్ని తక్షణం వెనక్కి వట్రా . ఉడాయించాలని చూడకు. నేను 
నిన్ను పట్టుకోగలను , అప్పుడు మొగ్రామంటూ నవ్వే తెస్తావు. ” 

వాన్య గ్రీష్కకంటే పొడుగూ లేడు , వాడికంటే పెద్దవాడు కాదు . కాని గ్రీష్కకి భయం 
పుట్టింది . నోరు మెదపకుండా వాడు బురద కుంటలోకి వెళ్లాడు. వాడు పై కెల్ని తిరిగి మరీనాకి 
అప్పగించడానికి తీసుకువస్తూ వుంటే యీ చోద్యం చూడ్డానికని యిరుగుపొరుగు ఆడపిల్లలంతా 
అక్కడ చేరారు . వాళ్లు ఓ యిరవై మంది వున్నారు . ఆ కొంటె పిల్లాడికి దండన రావడంతో ఆ 
యిరవై మందీ సంతోషంతో నవ్వారు . వాళ్లు నవ్వడమేకాదు , నాలికల్ని యివతలికి పెట్టి వెక్కిరిస్తూ 
" హేయ్ , హేయ్ అంటూ ఆటపట్టించారు . గ్రీష్కకి యెంతో తల కొట్టేసినట్టయి పోయింది . 


యి . 


SAD 


OL 


వాడు మిద్దెమీదకి పరిగెత్తి వెళ్లిపోయి , మరీనాని వెనకేసుకువచ్చినవాడిమీద యెలా కక్ష తీర్చు 
కోవాలా అని ఆలోచిస్తూ వుండిపోయాడు . 

“ వాడి కాళ్లకి యెలా మడం వేస్తానంటే వాడు దభేలుమని బురద గుంటలో పడతాడు . నీళ్లు 
యింటి కప్ప అంత యెత్తు చిందుతాయి ! ” 

“ లేకపోతే యింకా భేషైన పని, పక్కింటిజర్మన్జాగిలాయిని , సరిహద్దుల్లో వాళ్లు దొంగల్ని 
పట్టుకున్నట్టు , వీణ్ణి నేలమీద కూలదోసి అప్పుడు ముందు పంజాలతో నొక్కెయ్యమని వుసి 
కొల్పుతాను. ” 

కసి తీర్చుకోవడానికి గ్రీష్క వేసుకున్న ప్రతి పథకమూ కూడా వాడు అంతకుముందు వూహించు 
కున్నదానికంటే ఉగ్రంగానే వుండింది .కాని తనకిగా తను వూహించుకున్న యీ మహా ఘన కార్యాలని 
వేటినీతను యెన్నటికీ చెయ్యలేడని వాడు త్వరలోనే ఒప్పుకోవాల్సి వచ్చింది . పక్క యింటి కుక్కకి 
తను ఒక మాంసం ముక్కని పెట్టినా అది తన మాట వినదు . కాని తను వాన్యగాణ్ణి నీటికుంటలో 
పడేట్టు తొట్రుపడ చెయ్యగలడనుకోండి , కాని వాడు శుభ్రంగా యీదుకొచ్చేస్తాడు . , తన శత్రువు 
తెలివైనవాడే, నిజమే. కాని తను , గ్రీష్క , యింకొంచెం గట్టివాడైతే , అప్పుడంతా యింకోలా 
వుండేది ! అప్పుడు తను నిజంగా యేదైనా చెయ్యగలిగేవాడు ! 


OY 


గ్రీష్క రోదసీ 
యాత్రీకుణ్ణి చూడడానికి వెడతాడు 


CoY 


అదే నగరంలో , గ్రీష్క వుంటున్న అదే వీధిలో , ఒకరోదసీ యాత్రీకుడు వుండేవాడు . 
అందరు రోదసీయాత్రీకుల లాగానూ అతనూ దయగలవాడు . యెవరేనా సహాయం గాని, సలహా 
గాని అడిగితే యెప్పుడూ ఆసరా వుండేవాడు . తాము యేవేనా కథలు వినాలనుకున్నా , లేదా కాస్త 
టీ తాగి అప్పచ్చులు తినాలనుకున్నా , లేదా వూరికే గూటీ బిళ్ల ఆడుకోవాలనుకున్నా ఆ వూళ్లో వుండే 
పిల్లలు అతని దగ్గర చేరేవాళ్లు . మంచం యెక్కీ యెక్కగానే యెలా నిద్రపోవాలో కూడా అతను 
పిల్లలకి చెప్పేవాడు . కొంతమంది పిల్లలు అటు కదుల్తా రు , యిటు కదుల్తా రు , రాగాలు తీస్తారు , 

యేవో కథలు చెప్పమంటారుగాని యెంతకీ నిద్రపోరు. కాని ఒకరోదసీయాత్రీకుడికిరోదసీ 
నౌకలో వున్నప్పుడు , పడుకొమ్మని భూమిమీద నుంచి ఆజ్ఞ రాగానే అతను వెంటనే పడుకుని నిద్ర 
పోతాడు . అదే ఆ రోదసీయాత్రీకుడు పిల్లలకి నేర్పాడు . 

“రోదసీయాత్రీకుడు యేమైనా గానీయిట్టే చెయ్యగలడు ” అనుకున్నాడు భీష్క , మిద్దె 
మీద కూర్చుని. “ అతను బహుశా నన్ను బలంగా చేస్తాడు . అతన్ని కలుసుకుంటే బాగుంటుంది . ” 

గ్రీష్క రోదసీ యాత్రీకుణ్ణి చూడ్డానికి వెళ్లాడు. ఆ రోదసీయాత్రీకుడు వాణ్ణి తన 
గదిలోకి తీసుకెళ్లి, కూర్చోమని చెప్పి , అడిగాడు : 

“ యేం యిలా వచ్చావు. ఓ కప్పు టీ కావాలా ? యిదిగో యిప్పుడే కెటిల్ సిద్ధం చేస్తా , 
యేం , లేకపోతే నీ మనసులో యేమన్నా యింకోటుందా ? ” 

“ మరేం లేదు , వూరికే , యేం ” అని గ్రీష్క గొణిగాడు. కొంచెం చిక్కబట్టుకుని , “మీరు 
దేన్నేనా చెయ్యగలరని అంటారు. నిజమేనా ? ” అన్నాడు . 

“ అవును ” అని రోదసీయాత్రీకుడు జవాబు చెప్పాడు . ఆ మాట గ్రీష్కకి బోలెడు 
సంతోషం కలిగించింది . 

“ అయితే నన్ను బలంగా చెయ్యండి . నన్ను యెంత బలంగానంటే .... యెంత బలంగానంటే .... 
యేమో మరి నాకు తెలీదు ! ” అన్నాడు . 

“ సరే. అలాగే” అని రోదసీయాత్రీకుడు ఒప్పుకున్నాడు . “ కాని , చెప్పు , యెందుకు కొండంత 
బలం నీకు ? " 

అలాంటి ప్రశ్నకి గ్రీష్క చాల భయపడ్డాడు. కాని యేం చెయ్యడం . నిజం చెప్పి తీరాలి . 

“ వాన్యగా , చితగొ ట్టెయ్యడానికి . ఆడపిల్ల లందరి ముందూ వాడు నన్ను లేవిడీ కొట్టించి 
గాడిదని చేశాడు . వాళ్లు నవ్వి నన్ను వెక్కిరిపించారు. " 

“ అదీ సంగతి ” అన్నాడురోదసీ యాత్రీకుడు విచారంగా . “నాకు యిప్పుడు అర్థం అయింది . 
యెప్పుడూ పోట్లాడే పిల్లలంటే నాకు యిష్టం వుండదు , తెలుసా . కాని నేను ఆడిన మాట 


GAD 


6 


తప్పేవాణ్ణి గాదు . నిన్ను బలంగా చేస్తానని 
అన్నానా , చేస్తాను.రోదసీనౌకలు ప్రయో 
గించే స్థావరంలోకి వెళ్లడానికి యిదిగో 

ప్రత్యేకమైన పాస్. నా రోదసీ నౌకని 
తీసుకుని చంద్రుని దగ్గరకి బలం సంపా 
దించడానికి వెళ్లు . అక్కడ తగినంత బలం 
లేదని అనిపిస్తే , అక్కడికి అతి దగ్గర్లో 
వుండే చిన్నగోళం దగ్గరకి నువ్వు వెళ్ల 
వచ్చు . కాని 
జాగ్రత్త , రోదసిలో తప్పి 
పోకుండా చూసుకో . యిదిగో పటం - 
దీనిమీద రూటు అంతా గుర్తు పెట్టి వుంది . 
అయినా గుర్తుంచుకో చంద్రుడికి అటు 
పక్కా , యిటు పక్కా మరో రెండు 
చంద్రగ్రహాలు వున్నాయి . భూమి లాగానే 
పెద్ద వి . మనం వాటిని చూడలేం, యేమంటే 
అవి ధూళితో తయారైనవి . ధూళితో 
తయారైన చంద్రగ్రహాలమీద నువ్వు చెయ్య 
గలిగింది యేమీ లేదు . ” 

“ యేమిటి మీ అభిప్రాయం, యేమీ 
చెయ్యలేమంటే ? ” అని అడిగాడు గ్రీష్క . 
““రోదసీ నౌక దుమ్ము కొట్టు కుపోతుందని 
భయపడుతున్నారా ? నేను తిరిగి వచ్చాక 
దాన్ని శుభ్రంగా తుడుస్తా . ” 

“వుహుఁ, విషయం అది కాదు ” అని 
రోదసీయాత్రీకుడు నవ్వాడు . “ నువ్వు 
సరాసరి చంద్రుడి గుండా యెగిరిపోగలవు , 
అసలా సంగతిని నువ్వు గమనించను కూడా 
లేవు . అంచేత నీ రాకెట్ యింధనాన్ని 
వృధాచేసుకోకు . మంచిది , క్షేమంగా వెళ్లి 
లాభంగా తిరిగిరా ! ” 


. 


СССР 


SHARE 


శ్రీష్క భూమిమీదనుంచి బయల్దేరతాడు 


O 


10 


AD 


గ్రీష్కకి యెంత సంతోషం కలిగిందంటే వాడుదాన్ని నమ్మలేకపోయాడు. వాడు ప్రయోగ 
కేంద్రందాకా పరిగెత్తు తూనేవెళ్లాడు . అంత సేపూ భయమే!రోదసీయాత్రీకుడు మనసు మార్చు 
కుంటాడేమో. పాస్ వెనక్కి తీసేసుకుంటాడేమో. అసలు అల్లరి చిల్లరిగా వున్నందుకు బాగా 
చీవాట్లు పెడతాడేమో! అని బెదురే . కాని అబ్బే , యెవరూ వాణ్ణిదారిలో ఆపలేదు . ప్రయోగ 
స్థావరం దగ్గర వుండే సిబ్బంది వాణ్ణికలుసుకుని మర్యాదగా ,బాగా చూశారు. గ్రీష్క రోదసీదుస్తులు 
వేసుకునేందుకూ ,రోదసీ నౌకలోకి యెక్కేందుకూ వాళ్లు సాయం చేశారు . అక్కడ వున్న ఆచారం 
| ప్రకారం వాడు సంతోషంగా భూమికి తిరిగిరావాలనీ, జయ పదంగా వాడి రోదసీ నౌక నేలమీదకి 
దిగాలనీ ఆశీర్వదించారు . 

యింజన్ల ని స్టార్టు చేశారు .రాకెట్టు సిమెంటు దిమ్మిసా చేసిన చట్రీ మీదనుంచి బయల్దేరి , 
భూమిమీదనుంచి లేచింది . నౌక కిటికీలోనుంచి బూరుగు చెట్ల చిటారు కొమ్మలు, కాకి గూళ్లు 
పక్కన దూసుకుపోవడం గ్రీష్కకి కనిపించింది . “ మొదటి అంతస్తు దాటి పోయింది ” అని గ్రీష్క 
గుర్తు పెట్టుకున్నాడు . ఆ 

వాడు ఆకాశంలో రెండవ అంతస్తు చేరుకునేటప్పటికి రోదసీ నౌక బాగా యెత్తు కి ఎగిరే 
స్విఫ్ట్ పిట్టల గుంపుని దాటి పోయింది . స్విస్టు యెత్తుగా , వేగంగా యెగురుతాయి , కాని రోదసీ 
నౌకలు యింకా యెత్తుగా , యింకా వేగంగా యెగురుతాయి ! త్వరలోనే ఆపిట్టలూ వెనకబడిపోయాయి. 

ఆకాశపు మూడో అంతస్తు అంతా నీలం మేఘమే నిండిపోయింది . చుట్టూతా వాన పడు 
తోంది . కాని అది యెక్కువ సేపు లేదు .రాకెట్టు వాన పై కి యెగిరింది , అంతట్లోనేమంచు తరకలు 
రోదసీనౌక కిటికీ పక్క సుళ్లు తిరుగుతూ వున్నాయి . కన్ను పొడుచుకున్నా కనిపించని 

హిమ పాతం ! 
అదన్నమాట ! వాన మంచుతో మొదలవుతుందన్న మాట ! మేఘాల మాటున ముద్ద కట్టించే సే 
చలిగా వుంది . భూమిమీద వుండే వెచ్చని గాలిపొరలోకి వచ్చినప్పుడే యీ మంచు స్ఫటికాలు కరుగు 
తాయి , నీటి బిందువులు అవుతాయి . 

రాకెట్టు సరిగ్గా మేఘం మధ్యలో వుండగా రోదసీ నౌక గది అంతా మెరిసే నీలపు కాంతితో 
నిండిపోయింది . అది ఓ మాదిరి దూరంలో మెరిసిన మెరుపు . కాని గ్రీష్కకి ఉరుము వినబడలేదు -- 
రాకెట్టు యింజన్లు ఉరుముకంటే యెక్కువ భీకరంగా గర్జిస్తున్నాయి మరి ! 

సరే మేఘం కూడా కింద అయిపోయింది . అది భూమిమీద తెల్లటి దూది పింజలా వేలాడుతూ 
వుంది . శీతాకాలంలో మంచు కరుళ్లతో కప్పేసిన పొలం లాగా కూడా వుంది అది . ఆ తెల్లటి కొండ 
వెనకనుంచి స్కీయింగ్ చేసేబృందం ఒకటి వస్తుందని కూడా గ్రీష్క అనుకున్నాడు. లేకపోతే ఓ 
స్లెడ్డి బండికి పూన్చిన గుర్రమో.. .. 

అయితే , అలాంటివి జరగవులెండి . కాని ఆకాశపు నాలుగో అంతస్తు మీద , మేఘాలకి పైన, 


Tol 


OY 


com 


to 


ఒక పెద్ద జెట్ విమానం యెగిరింది . 

గ్రీష్క దాని కేసి చెయ్యి వూపాడు . 
మరి ఆ విమానం కూడా , బూరుగు చెట్ల 
లాగా , పక్షుల్లాగా , మేఘంలాగా , వెనకబడి 
పోయింది . 

యిక పైన సూర్యుడు కాంతివంతంగా 
ప్రకాశిస్తున్నాడు . ఆ యెండకి యిప్పుడు 
యే అడ్డూ లేదు . దాని దారిలో యే 
ఆటంకమూ లేదు . యేమంటే యిది 
బాహ్యరోదసికి సరిహద్దు . ఒక్క చంద్రుడి 

వెలవెలబోయే పసుపుపచ్చని వృత్తం 
మాత్రమే సూర్యుడికి ఒక వైపున కనిపి 
స్తోంది . గ్రీష్క రాకెట్టు యీ వృత్త పు 
కేంద్రం కేసే పోతోంది . 

భూమినుంచి రోదసీ నౌక యెంత 
దూరం పోతే ఆకాశం అంత చీకటై 
పోయింది . ఆఖరికి అది మొత్తం నల్లబడి 
పోయింది , మసిలాగా లేకపోతే బూటు పాలిష్ 
లాగా . ఆ చీకటి ఆకాశంలో సుదూర 
నక్షత్రాలు యెన్నడూ లేనంతగా మిలమిల 
మెరిసిపోయాయి. 

గ్రీష్క వెనక్కి చూశాడు . వాడి 
వెనక్కాల భూమి చిన్నగా అయిపోయింది , 
వెలవెలబోయే నీలపు బంతిలా అయిపోయింది . 
యెక్కల్లో దూరంగా వున్న నీలపు భూమిని 
చూడ్డంతోటి గ్రీష్కకి విచారం కలిగింది . 
ఆ సమయంలో ఆ రాకెట్టు లో యెవరేనా 
వాడి పక్కన వుండి వుంటే వాళ్లు 
గ్రీష్కని చూసి జాలిపడేవాళ్లు . 


-- 


- 


గ్రీష్క చంద్రుడిమీద దిగడం 


గ్రీష్క నౌక కిటికీ దగ్గర కంటా మొహం ఆన్చి చంద్రుడిమీదకి కిందకి చూశాడు. ఒక్క 
నది కాని, సరస్సుగాని, అడివిగాని లేవు . అంత దాకా యెందుకు , ఒక్క చెట్టు కూడా మచ్చుకి లేదు . 
ఒర్థి కచిక రంగు , పసుప్పచ్చ రాళ్ల మైదానాలు , ఆ మైదానాలమీద పర్వతాలు తప్ప యేం లేవు . 
భూమ్మీద అయితే పర్వతాలు ఒక లైనులో వరసగా వుంటాయి. కాని చంద్రుడిమీద అవి ఉంగరా 
లల్లా వున్నాయి , మంచి కథ వినడంకోసం గుండ్రంగా చేరి కూర్చున్నట్టు ! 

చంద్రుడి మీద పర్వతాలు గ్రీష్కకి వాళ్ల ముంగిటిని గుర్తుకు తెచ్చాయి . అక్కడ ఆడపిల్లలు 
ఒకళ్లతో ఒకళ్లు గుసగుస లాడుతూ , యికిలించుకుంటూ , తనని ఆట పట్టిస్తూ, అలాగే గుం డంగా 
పోగవుతారు . తను మిద్దెమీద కూర్చున్నప్పుడు గ్రీష్కకి వాళ్లు బాగా కనిపించారు . “ సరే, సరే ” 
అనుకున్నాడు తను . “ మీకు చూపిస్తా . నవ్వుతూనేవుండండి - రెండు తగిలించే దాకా అలాగే 
వుండండి . ” 

గ్రీష్క దారుణంగా పగతీర్చుకునే మార్గాల గురించి ఆలోచించాడని మనకి తెలుసుకదా . కాని 
యిప్పుడు వాడికి దీన్ని గురించీ ఆలోచించే వ్యవధి లేకపోయింది : రాకెట్టు చంద్రుడిమీద దిగింది . 
వాడు బయటికిరావాల్సివచ్చింది .వాడు చంద్రుడి నేలమీద కాలు పెట్టి పెట్టగానేకాలుజారి వెల్ల 
కిలా పడ్డాడు. ఆ పడ్డంవల్ల వాడికి దెబ్బ తగల్లే 
దనుకోండి - ఓ మాదిరి మెల్లగా పడ్డట్టు వాడు 
గమనించాడు . ఓ సారి భూమ్మీద పక్కనున్న మంచుమీద వాడు యెలా జారాడంటే , చుక్కలు కని 
పించేటట్టు దభేలుమని పడ్డాడు. కాని చంద్రుడిమీద అసలు దెబ్బే తగల్లేదు – ఆ మాటకొస్తే 
అది భలే వుందని కూడా అనచ్చు . 


A0 


గ్రీష్క యిటు ఒత్తి గిలి , తన యెదురుగుండా యేం వుందో జాగ్రత్త గా చూశాడు . చుట్టూతా 
కూడా నేలంతా చిన్న గాజు పూసలు చల్లినట్టు వుండటం కనిపించింది . వాడి బూట్ల కింద దొర్లి 
నవి అవే. చంద్రుడి ఉపరితలంమీద జారేటట్టు చేసేవి అవే. 

“ వాటిని యెవరు పరిచారిక్కడ ? నేను కొంచెంజాగ్రత్త గా వుండటం మంచిది ” అనుకున్నాడు 
వాడు . 

జాగ్రత్త గా వుండాలనుకున్న మాట వాడు కొంచెం సేపట్లో నే మరిచిపోయాడు . తను భూమ్మీద 
గొప్ప ఛాంపియన్ల అంత యెత్తూ , అంత దూరమూ యెగరగలనని వాడు అనుకున్నాడు . వాడు 
వెడల్పాటి కందకాలమీద సునాయాసంగా యెగిరాడు. పెద్ద పెద్ద రాళ్ల మీదనుంచి గెంతిపోయాడు - 
మరి చిక్కులో పడ్డాడు. ఒక సారి వాడు గెంతింతర్వాత ఓగోతిలో పడిపోయాడు. అదృష్టవశాత్తూ 
ఆ గొయ్యి మరీ లోతు లేదు కాని వాడు దురదృష్టవశాత్తూ ఒక పెద్ద బండరాతిని ఢీకొన్నాడు . 
అది ఆ గోతిమీదకి దొర్లి 
పోయింది , గ్రీష్క లోపల వుండిపోయాడు . 

గ్రీష్క ఆ గోతిలో ముడుచుకుని కూర్చున్నాడు . వాడికి యెంతో విచారకరమైన ఆలోచనలు 
వచ్చాయి . వాడికి అమ్మా నాన్నా గుర్తు వచ్చారు – తను యెక్కడికి వెడుతున్నదీ వాళ్లకి చెప్పను కూడా 
చెప్పలేదు . తనిప్పుడిహ ఆ రాకెట్టుని రోదసీయాత్రీకుడికి యివ్వలేననీవాడికి తట్టింది . 

కాళ్లు అసౌకర్యంగా వుండేటట్టు కూర్చున్నాడు . దాంతో వాడి కాళ్లు తిమ్మిరెక్కడం మొదలె 
టాయి. కొంచెం చాచుకుందా మనుకున్నాడు . అందుకుగాను వాడు బూట్లతోటి గోతి నేలమీద 
అదమాల్సివచ్చింది , శిరస్త్రాణంతోటి బండరాతిని తాకాల్సివచ్చింది . యేం చిత్రం ! బండరాయి 


కొద్దిగా లేచింది . అప్పుడు గ్రీష్కదాన్ని తన చేతులతో తోసి , ఓ పక్కకిదొర్లించేశాడు. గ్రీష్కకి 
పట్ట లేనంత సంతోషం కలిగింది ! తను మళ్లీబయటపడ్డాడు! తనకి బలం కూడా వచ్చింది ! ఛ , 
రోదసీయాత్రీకుడు తనని వెర్రి 
వాణ్ణి చేసి యేడిపించలేదు . అన్న మాట నిలబెట్టు కున్నాడు. 

గ్రీష్క ఈ బండరాతిని దొర్లించడం మొదలు పెట్టాడు. ఉత్త పీపాని దొర్లించినంత సునా 
యాసంగా వుందది , వాడికి అసలు పిసరు కూడా అలసటే అనిపించలేదు . 

సరిగ్గా ఆ క్షణంలో ఒక ఉల్క - బాహ్య రోదసినుంచి జారిపడే శిల - భీష్క ముందట్నే 
చంద్రుడి నేలమీద పడింది . అది యెంతో ధాటీగా పడింది , దాంతోటి నేల వేడి యెక్కిపోయి , 
మరు క్షణంలోనేసరిగ్గా నీళ్లల్లాగా కళ పెళలాడటం మొదలు పెట్టింది . ఆ మాట కొస్తే ఆవిరి 
కూడా లేచింది . 

అది గ్రీష్కకి భయం కలిగించింది . అతను ఆగాడు . ఆ ఉల్క గనక తనరోదసీదుస్తుల్నితాకి 
వుంటే అప్పుడు వుండేవి పాట్లు . కాస్త భయం తగ్గి గ్రీష్క స్థిమిత పడే లోపునే యేదో వాడి 
శిరస్త్రాణాన్ని మొట్టింది . అది ఓ మాదిరి వానలా ధ్వనించింది . అది నిజంగా వానే – చంద్రుడి 
మీది వాన. గ్రీష్కదోసిలి పట్టాడు–దాన్నిండా ఆ చిన్నగాజు పూసలు పడ్డాయి. చంద్రుడి ఉపరి 
తలంమీద అంతా వున్న లాంటివే. “ అంచేత చంద్రుడిమీద పూసలు అలా వస్తాయన్న నూట " అని 

గ్రీష్క వూహించుకున్నాడు . భూమ్మీద అయితే నీరు ఆవిరిగా మారిపోతుంది . ఆకాశంలో యెత్తున , 
చల్లగా వున్న చోట , నీటి ఆవిరి మంచు స్ఫటికాల్లా మారి అప్పుడు వడగళ్లలా పడుతుంది . చంద్రుడి 

మీద శిల ఆవిరిగా మారిపోతుంది . అంచేత వాన కురిసినప్పుడు , అది చిన్నచిన్న రాళ్లతో తయారై 
వుంటుంది . భూమిమీద మేఘాలు చాలా పెద్దగా వుంటాయి , ఒకో అప్పుడు వాటినుంచి వాన 
ఒక వారం వారం అంతా కురుస్తూనేవుంటుంది . కాని యిక్కడ చంద్రుడిమీది వాన కొన్ని క్షణాల 
పాటే వుంటుంది . 

నేను వెళ్లిపోవడం మంచిది ” అని తీర్మానించుకున్నాడు గ్రీష్క . “ యెవడికి తెలుసు , యిది 
నన్ను చంపేస్తుందేమో కూడాను. నేను ఒక చిన్నగోళంలోకి వెళ్లి మరి కొంచెం బలం సంపాదిస్తాను. 
అప్పుడు యింటికి పోయే వేళ అవుతుంది ” అనుకున్నాడు . 


చిన్నగోళంమీద గ్రీష్క 


రాకెట్ నౌక చిన్నగోళం దగ్గరగా రాగానే గ్రీష్కకిచాలా ఆశ్చర్యం వేసింది : యెంత చిన్న గ్రహం , 
ఒక్క మైలు పొడుగూ , అరమైలు వెడల్పూ అంతే . అది గుండ్రంగా లేదు , దోసకాయలా వుంది . 
కాని యింకా ఆశ్చర్యకరంగా వున్న విషయం యేమంటే ఆ చిన్న గ్రహంమీద ఒక రాకెట్టు నుంచుని 
వుంది . 

లోపల యెవరున్నట్టు ? తను సంతోషపడాలో , చీకుపడాలో గ్రీష్కకి తెలియలేదు . “ నేను 
చూడాలి ” అనుకుని , వాడు తన రాకెట్ ని దాని పక్కకి తీసుకొచ్చాడు . 

వాడు నిచ్చెన మీదనుంచి , రోదసీ నౌకలోనుంచి దిగుతూ , పై నుంచి చూశాడు . ఆ రెండో 
రాకెట్ పక్కన చేతిలో తాటి చుట్ట పట్టు కుని 

రోదసీదుస్తులు వేసుకున్నతను యెవరో నుంచున్నాడు . 
“ వాడికి తాడు యెందుకబ్బా ? " అనుకున్నాడు భీష్క ఆతృతగా . “ నాకు నచ్చనిది యేదో 
యిక్కడ వుంది " అనుకున్నాడు . ఈ 

గ్రీష్క నిచ్చెన ఆఖరి మెట్టు మీదనుంచి కిందికి గెంతాడు . వాడి కాళ్లు చిన్నగోళాన్ని తాకీ 
తాకగానేవాడు యెగిరిపోవడం మొదలు పెట్టాడు, యేదో అంతా గాలితో నిండిపోయిన బంతిలాగా . 

ఆ క్షణంలో ఆ కొత్త మనిషి తన చెయ్యి విసిరి , గ్రీష్క కాలికి ఉచ్చుతాడు తగిలేటట్టు వేసి 
ఉచ్చు బిగించేశాడు . గ్రీష్క చిన్నగోళంమీద రోదసిలో వేలాడుతూ వుండగా ఆ కొత్త వ్యక్తి తాటి 
రెండో చివరని గ్రీష్క రాకెట్ కి ముడి వేసి , అప్పుడు వాణ్ణి కిందికి లాగడం మొదలు పెట్టాడు. 

ఆఖరికి చిన్నగోళం మీద నిలబడి , భీష్క కొత్త మనిషి . శిరస్త్రాణం గుండా అతని ముఖం 
చూదుడు కదా , అతను వాన్యా! అందర్లో కీ! 

గ్రీష్క దేని కేనా సిద్ధ మే దానికి తప్ప ! 

మంచి వాడుగా నటనలు పోయే వాన్య భూమ్మీద తనని తగలేసింది చాలకనా , మళ్లీ యిక్క 
డికీ యెగిరివచ్చాడు ! దానికితోడు తనకి ఉచ్చు తాటిని వెయ్యడం కూడానూ ! అబ్బ , అది గ్రీష్క 
భరించలేడు . వాడు వాన్య దగ్గరికి నడిచి వెళ్లి వాడి ఛాతీమీద ఒక్క దెబ్బ వేశాడు . ఆ క్షణంలోనే 
గ్రీష్క , వాన్య యిద్దరూ ఒకళ్ల నుంచి ఒకళ్లు రబ్బరు బంతుల్లా దూరం యెగిరిపోయారు . - 

కొన్ని పిల్లి మొగ్గలు వేశాక వాళ్లు పైకి యెగిరారు . వాన్య కూడా తన రాకెట్టు కి 
తాడుతో కట్టేసుకున్నాడు . దాంతోటి యిద్దరు పిల్లలూ వాళ్ల తాళ్ల చివర రబ్బరు బుడగల్లా 
దొర్లారు. 

“ యేం మందమతివిరా నువ్వు " అని వాన్య గొంతుక అంటూ వుండటం చెవిలో పెట్టుకున్న 
ఫోన్ ద్వారా గ్రీష్కకి వినిపించింది . “ ఆ రోదసీ యాత్రీకుడు నన్ను యిక్కడికి పంపించాడు . ముంద 
స్తు గా రాకెట్టు కి తాడుతో కట్టేసుకోకుండా చిన్నగోళం మీదకి దిగవద్దని నీకు చెప్పాలని అనుకుంటూనే 
ఆయన మర్చిపోయాట్ట . నువ్వు చంద్రుడిమీద వున్నప్పుడు నేను యెకాయెకీ యిక్కడికి వచ్చేశాను . 


16 


UROPA 


నేను గనక నిన్ను ఉచ్చు తాడుతో పట్టుకోకపోయి వుంటేనా యిహ అంతే సంగతులు , నువ్వు బాహ్య 
రోదసిలో ఉల్కలాగా యెప్పటికి యెగురుతూ వుండేవాడివి . 

“భూమ్మీద మామూలుగా నడవడం నీకు అలవాటు . అది పెద్ద దీ , గురుత్వాకర్షణ శక్తి 
యెక్కువ వున్నదీనీ. కాని యీ చిన్నగోళం యెంత చిన్నదం టే , యిది సరిగ్గా దేన్నీ యధాస్థానంలో 
వుంచలేదు . యిక్కడి ప్రతీదీ భారరహితమే. అర్థమైందా ? నువ్వుదాన్ని చంద్రుడి మీదనే వూహించి 
వుండాల్సింది . యిప్పుడు నన్ను చూడు , నేను చేసినట్టే చెయ్యి. " 

వాన్య తాటిని చేత్తో లాక్కోవడం మొదలెట్టాడు. అతను చిన్నగోళం మీదకి దిగివచ్చాడు . 
రాళ్ల మధ్య చిన్నగోతిని చూసి , కాళ్లు దాంట్లో తన్ని పట్టాడు యెగిరిపోకుండా వుండాలని . 

గ్రీష్క యింకా చిన్నగోళం మీద యెగురుతూనే వున్నాడు . జీవితంలో మొట్ట మొదటి సారిగా 
వాడు సిగ్గు తో చిమిడిపోయాడు . వాడు యిక్కడ , తనని రక్షించడం కోసం హడావుడిగా పరిగెత్తుకుని 
వచ్చాడు . తను , గ్రీష్క వాణ్ణి చితక కొట్టాలని అనుకున్నాడు . అది నిజంగా అధ్వాన్నం , కదూ ? 

ఆ రకంగా గ్రీష్క ఆ చిన్నగోళం మీద పైన పిల్లి మొగ్గలు వేస్తూ వుండగా తనని తను 
నిందించుకున్నాడు . 

చుట్టూతా అంతా కూడా లక్షలాది తెల్లని నక్షత్రాలు చల్ల బడివున్న విశ్వపు నల్లనిరోదసి . 
ఆ నల్లని నేపధ్యంలో సూర్య బింబం తేజోవంతంగా వెలుగుతోంది . చంద్ర బింబం పసుపు పచ్చగా 
మెరుస్తోంది . భూగోళం నీలంగా మెరుస్తోంది . 

“ ఒరేయ్ ,జోగుతున్నావా ? కిందికి రా , వాలీబాల్ ఆడుకుందాం ” అంటూ పరిచితమైన గొంతుక 
గ్రీష్కకి వినిపించింది . 

గ్రీష్క చిన్నగోళపు ఉపరితలం మీదకి దిగివచ్చాడు . తన కాళ్లని కూడా గోతిలో తన్ని పెట్టాడు. 
ఆటకి సిద్ధం అయాడు . 

నిజమే, యిక్కడ వాలీబాల్ యెలా ఆడాలో వాడు వూహించలేదు . పై పెచ్చు బంతి కూడా 
లేదు . 

యీ లోపున ఒక పెద్ద భోషాణం లాంటి బండరాతి కిందకి వాన్య పాకి దాన్ని ఒక్క తోపు 
తోశాడు. అది గిరగిరా తిరుగుతూ , చాలా నెమ్మదిగా తనకి యిష్టం లేదన్నట్టుగా , గ్రీష్క కేసి 
యెగిరివచ్చింది . 

“ భూమ్మీద పది టన్నుల బరువు వుండేది యిక్కడ రెండు పౌన్లు మాత్రమేవుంటుంది . 
అంచేత భయపడకు " అని రేడియోద్వారా అరిచి చెప్పాడు వాన్య . 

“ యిక్కడ ప్రతీదీ భార రహితమే ” అని యిందాకా అన్న మాటలు గ్రీష్కకి గుర్తు వచ్చాయి . 

గ్రీష్క వేళ్లని వెడల్పుగా చాచి బండరాతిని గెంటి దాన్ని తిరిగి వాన్య దగ్గరికి పంపించాడు . 
అది నిజంగా చూడాల్సిన దృశ్యం ! 


18 


to 


తర్వాత వాన్య బండరాతిని ఫుట్ బాల్ ఆటగాడిలా తన్నాడు . అది బాహ్య రోదసిలోకి దొర్లు 
కుంటూ పోయింది . సూర్యుడు , చంద్రుడు , భూమి , నక్షత్రాలు దాటి పోయే ప్రయాణం ఆరం 
భించింది . అది . 

అది ఒక ఉల్క అయిపోయింది . 
“ ఒరేయ్ , అది ఉల్క అయిపోయింది " అన్నాడు వాన్య . 

ఉల్కలంటే యేమిటో గ్రీష్కకి తెలుసు .వాడు సైన్సు పాఠంలో చదువుకున్నాడు . రాలిపడి 
పోయే ఉల్కలని చూసే మనుషులు నక్షత్రాలు రాలిపోతున్నాయనుకుంటారు! - 

ఒక రోజున యెప్పుడో యిప్పుడురోదసిలోకిదొర్లు కుంటూ పోయిన యీ రాయీ భూమి దారికి 
అడ్డం వస్తుంది . అది గనక రాత్రి వేళ అయితే మనుషులకి ఆకాశంలో తేజో రేఖ కనిపిస్తుంది - 
వాతావరణంలో మండిపోతూ , తెల్లగా ప్రకాశించే బండరాతి జాడ . 

ఉల్కలని చెయ్యడం వాళ్లకి సరదాగా వుండింది . ఒక దాని తర్వాత ఒకటిగా వాళ్లు రాళ్లని 
గెంటేశారు . ఆఖరికి , కలిసి తోస్తూ , వాళ్లు బస్సు అంత పెద్దగా వున్న బండరాతినిబాహ్య 
రోదసి 
లోకి పం పేశారు . 


OT 


తిరిగి యింటికి ! 


రెండు రాకెటూ ఒకే సారి బయలేరి భూమికి | ప్రయాణం అయాయి . అవి పక్క పక్కనే 
యెగిరాయి ; ఒక దాన్ని దాటి యింకోటి పోలేదు , ఒక దాన్ని యింకోటి వెనక వదిలెయ్య లేదు - 
యిద్దరు మిత్రులు - నగరంలోని ఒక రోడ్డు మీదనో , నేలమీద మైదానం దారిలోనో కలిసికట్టుగా 
నడిచినట్టు . రాకెట్లు సగం దారిలోకిరాగానే, రోదసీయాత్రీకుడు వాళ్లతో రేడియో సంబంధాలు 
పెట్టుకున్నాడు . 

“ 

దోబ్ర పజాలొ వాచ్ ” ( స్వాగతం !) అని అతను వాళ్లని అభినందించాడు . “ మీ ప్రయాణం 
యెలా జరిగింది ? ” అని కుశలం అడిగాడు . 

తమ ప్రయాణం యెలా సాగిందో , తాము చంద్రుడిమీదా , చిన్నగోళంమీదా యెలా దిగారో 
వాళ్లు అతనికి చెప్పారు . 

“ మీకేమన్నా సందేహాలున్నాయేమో అడగండి ” అని ఆ పిల్లలకి చెప్పాడతను . గ్రీష్క తనకో 
సందేహం వుందన్నాడు . ఆ 

“ నేను చిన్నగోళంమీద వున్నంత బలంగా భూమిమీద వుంటానా ? " అదీ వాడు అడిగింది . 

“ వుహుఁ ” అని రోదసీ యాత్రీకుడు జవాబు చెప్పాడు . “ భూమిమీద నువ్వు అంతకు ముందు 
వున్నంత బలంగానూ వుంటావంతే ! మామూలుగా బతకడం కోసం నువ్వు యింత కంటే బలంగా 
వుండక్కర్లేదు . నీకు మరీ యెక్కువ బలం వుంటే నువ్వు బోలెడు నష్టం , హాని కలిగిస్తా వని యీ 
పాటికి నీకు తెలిసి వుండాలి. నువ్వూ వాన్య కలిసి ఆ చిన్నగోళాన్ని ఉల్కల కింద చితక కొట్టేసి వుండే 
వాళ్లు . మీరు ఒక గోళం మొత్తాన్నిధ్వంసం చేసేసి వుండేవాళ్లు , అది నలుసంతే వుండి , నిర్జనంగా 
వున్నప్పటికీ కూడా . ” 

- “ థాంక్యూ ” అని గ్రీష్క రోదసీయాత్రీకుడికి చెప్పాడు . మరి భూమి మీదకి దిగివచ్చాక 
ముందటి కంటే యెక్కువ బలవంతుడేంకాలేదు గ్రీష్క . కాని ముందటికంటే యెంతో తెలివైన 
వాడు అయాడు . 


.. 


ተ 


. 


1 


A . MITNEB 
космоНАВт и ГРИШКА 


G 


на языке телугу 


A . Mityayev 
GRISHKA AND THE ASTRONAUT 

In Telugu 


© తెలుగు అనువాదం రాదుగ " ప్రచురణాలయం 1984 

సోవియట్ యూనియన్ లో ముద్రింపబడింది ." 


